Registered No. M-4484. 


was) 


యక, 





వాల్యుం 11 .] 





1942 వ సం॥ జూలై నెల 10వ తేది శుక్రవారం 


[నె27రు, 





యుద్ద విమర్శ - విశేషాలు 


ఈజిప్టులోని పరిస్థితులు కొన్నిరోజుల క్రిందట 
కన్న యిప్పుడు చాల ఆశాజన 
కంగానున్నవని -సెనిక విమ 
రృకు డొకడు నుడివెను. బిటిషువారీ స్థానాలు 
దిట్టంగానున్నాయి. జనరల్‌ అకింలేపీగారి 
వ్యూహం బాగా సాగుచున్నది. రోమెలు 
(జర్మను) "సేనాని పృురోగమనం అడ్డుపడింది. 
అయినను ఎడారి యుద్ధంలో ఏ క్షణం ఎటుమారు 
నో చెప్పలేము. రోమెల్‌ను ఎక్కడున్నాడో 
అక్కడ నిలిపి వేసినంత మాత్రాన చాలదు, అకిం 
లేకు సేనాని తెలిపినట్లు “ అతన్ని నాశనం” 


న 
ఈజిప్టు, 


చేయాలి. పడమటి ఎడారియందును, ఈజిప్టు 
లోను నేటి పరిసితులకు కారణాలరయుట 
యుక్త ము, 


గత శీతకాలంలో పను అతివడిగా విజ 
యాలు పొందుతూవుంతే, జర్మనీ ప్రారంభింప 
నున్న వసంతదాడిగురించే అందరాలోచింపసాగిరి, 
జర్మనీకున్న చిక్కులు జర్మనీకున్నాయి. స్వదే 
శంలో చిక్కులతోబాటు, ఆక్రమిత దేశాలలో, 
జర్మను సై న్యమూ గూఢచారుల దళమూ పెట్టు 
చున్న బాధలకు (ప్రజలు"నిరశించుచు తిరుగుబాటు 
చేయుచుండిరి. ఏదో తప్పు జరు గబిక్లే జర్మను 
మంత్రులను, సేనానాయకులను మార్చిరి. కాని 
అంతమాత్రం జర్మనీ కృంగిపోవునని ఎవ్వరను 
కోలేదు. సంయు క్ర రాజ్యాలు కోలుకొని తిరుగ 
బడులోపున యుద్ధం ముగించుటకు జర్మనీ 
అమిత తొందరపడుచుండెను. రష్యా "రంగం 
లో గెలుద్దామనుకున్న హిట్లరు గెలువలేకపోయెను 
గనుక, ఆతడు అటుండి యిటు తిరిగి వేరొక 
సారి ఇంగ్లాండు పై దాడిచేయుటకు (ప్రయత్నించు 
నని ఎంచబడేెను. కాని రాయలు విమానదళం 
వారి చొరవయు, |బ్రిటిషువారి ఘట్టి దిగృంధము, 
రష్యా సేనలు జర్మను సేనలకు “ఊపిరాడకుండ 
తీవ్రనిరోధం చేయుట, యివన్ని గూడి బ్రిటనుపై 
దాడి కొనసాగనీయలేదు, 


ఇట్టి పరిస్థితులలో జర్మనీ శీతకాలమునందు 
తాను వెనుదగ్గ ట్‌. తావులు వీడకుండ, 


“ర ష్యా తిరుగుదాడులను ఎదుర్కొనుటకు గద్ధ ద 


వహించుట తోబాటు, ఆఫికా ప్రాంతములందు 
వసంత బుతువులో దాడి [ప్రారంభించుటకు 
ఎక్కడ అనువుగా నుండునా యని వెదకు 





చీనా యుద్ధం 6వ వార్చికం, 


10 లక్షలు చావు 15 లకీల గాయాలు 
జపాను నష్టం. 

చీనాపై జపాను "యుద్ధం ప్రారంబించి 
5 సం॥లు ముగిసి 6 వ వార్షికం యీ నెల 7వ 
తేదీన జరిగెను. ఈ సందర్భంలో చీనా జపానుకి 
కలుగజేసిన నష్టంగూర్చి చీనా సేనానాయకుడు 
యిట్లు 'దెలిపెను. = 

10 లక్షలమంది జపానీయులు హతులైరి. 
15 లక్షలు గాయపడిరి. 29,924 ఖైదీలు. 
(ట్రాఫీలుగా పట్టుకొనబడిన వస్తువులు 7,489,918. 
ఈ 5 సం॥లలో 14 పెద్ద యుద్ధాలు, 10,875 
గోరిల్లా యుద్ధాలు జరిగేయి. 0 కాల్బలం 
డివిజనులు, ఒక ఆశ్వికదళం, 15 ప్రత్యేక రెజి 
మెంట్లు, సుమారు 1,000 విమానాలు, జపాను 
వారివి చీనానుండి కదలకుండ చేయబడినవి. 
ఇపుడు చీనా యుద్ధరంగంలో 8 నుండి 9 లక్షల 
జపాను సేనయున్నేది. మంచూరియా బర్మాలో 
నున్న జపాను సైన్యం లెక గ్రా యిందు కలపలేదు. 








చుండెను. ఆ ఉద్దేశంతోనే టర్కీని. బెదర 
కొట్టుచు (ప్రచారంచేసి, మధ్యధరా సముద్రమంతా 
గాలించి, కౌలూనుటకు తావు వెదకుచుండెను, 
ఫ్రాంనులో కుట్రలు పన్ని ఒ త్తిడిచేసియు, 
మాల్టా పయి మెరుపుయుద్ధం జరిపీయు, క్రీటు 
గ్రీకు దీవులకు [కొత్త 'సెన్యాలు పంపియు, 
మధ్యధరా సముద్రంపై కాన్వాయి నావల జట్టు 


2 యుద్ధ సంచికో 


సంపియు, జర్మనీ తన కార్యం నెరవేర్చుకొన 
గలిగెను. ఇంత చేసినా జర్మనీ వసంతదాడి 
(ప్రారంభించ లేకపోయింది. జపాను దూర 
(ప్రాచ్యంలో గెలుస్తున్నపుడు తానిక్కడ చొరవ 
చేసి క్రొత్త యుద్ధం ప్రారంభించలేకపోయింది. 
ఈ వ్యవధి సంయుక్త రాజ్యాలకు బాగా ఉప 
యోగపడింది. 

ఈ పరిస్థితులు (ప్రజలకు కాస్త ధైర్యం కలి 
గించినవి. [ప్రమాదం తగ్గిపో 
యిందనుకుంటున్నారు. బర్మా 
పోవడం ఘట్టి దెబ్బే యని 
ఇండియాలో అనుకుంటున్నారు ; కాని కోరలు 
దీవులందు విడ్వే దీవులందు నౌకౌదళ విజయము 
లును, బంగాళాఖాతంలో జపాను తొలి విజయ 
ముల ననుసరించి వెంటనే దాడిచేయలేకపోవుట 
బట్టియు, మహాప్రమాదం తప్పిపోయిందనే భావం 
(ప్రజలలో బాగా వ్యాపించింది. అయినా గత 
మూడు నెలలలో ఇండియా రక్షణలు యిదివరకు 
కన్న దిట్టం చేయబడినవి. జపాను మంచి 
విలువగల శిబిరాలను, కేంద్రములను వశపరచు 
కొంది. వాటినుండి దాన్ని తొలగించాలంపే 
సంయు క్ర రాజ్యాల బలమంతా వినియోగించవల 
సియుంటుంది. ఈలోగా పడమరను యింత 
వాయిదా బడిన జర్మను వసంతదాడి 


ఇండియాలో 
భర్య 0 


కాలం 


అమిత శక్తివంతంగా (ప్రారంభమయి, యీ, 


(పపంచ యుద్ధంలో ముఖ్య ఘట్టం చేరువయింది. 
ఈ ఘట్టం అకరాజ్యాలకు మరింత (ప్రమాద 
కరంగ నుండగలదు. 

1940 వ సం॥ జూనులో (ప్రారంభమయిన 
ఈజిప్టు యుద్ధం యిప్పుడు 
తీవరూపం దాల్సింది. ఇటలీ 
సైనికులు గ్రాజియనీగారి నా 
యకత్వమున 1940 న సం॥ సెష్టంబరు 15 వ 
తేదీన ఈజిప్టు సరిహద్దు దాటిరి. అదే రోజున 
హిట్లరు బ్రిటిషు రేవులపైనిి విమానాశ్రయాల 
పైని, నగరాలపైని అతిమో'పై న విమానదాడులు 
(ప్రారంభించెను. మూడు రోజులలో అలగ్దాం 
డ్రియా నగరం ప్రవేశిస్తానని (గ్రేజియానీ (ప్రక 
టించియుండెను. జనరలు వేవెలుగా రాతసీ 
జోశ్యం వమ్ము చేసిరి, తెగింపుచేసి, సమయం 
చూసుకొని దెబ్బవేసి ఆతడు (గ్రేజియానీ ఎత్తులు 
భగ్నంచేసెను. 1940 లో వలెనే యిపుడుగూడ 
ఆఫ్రికా యుద్ధం (బ్రిటనులో యుద్ధం పైని, 


ఈజిష్ణ్ట 1940. 
4? 


[బాలే 


యితర రంగాలలో యుద్ధంపైని ఆధారపడి 
యుండును. ఎస్సేను నగరంపై బాంబులు 
వేయడం, మిడ్వే దీవులంద నౌకా యుద్ధంకూడ 
ఉత్తరాఫ్రికా యుద్ధంతోను, దక్షిణ రష్యాలో 
పోరుతోను సంబంధంగలవే. ఒక జర్మను కర్తా 
గారంపె రాయలు విమానాలు సూటిగా యిపుడు 
బాంబులువేసి నాశనంచేసిన ఫలితం, కొన్ని నెలల 
తరువాత జపాను జర్మనీల మధ్యనున్న విశాల 
భూభాగంపై జరుగు యుద్ధంలో ఆయుధాలు చాల 
నపుడు తెలియగలదు. 


ఈజిప్ణుపై అక్షరాజ్యాల దాడిలో 1940 
దాడికి 1942 దాడికి ఒక ముఖ్యమయిన భేదం 
కలదు. హిట్లరు తూర్పునకు తిరిగి యూరోపు 
లోను యింకా దూరంలోను (కొత్త దాడులు 
ప్రారంభించుటకు వీలుగా నుండుటకై , అదివరకే 
నలిగియున్న ఇంగ్లాండును, కలత పెట్టుటకు 1940 
లో ఈజిప్టు దాడి ఇటలీ (ప్రారంభించెను. కాని 
1942 లో ఈజిస్ట్రపై జర్మనీ దాడికి వేరే ప్రయో 
జనంగలదు. అదివరకు అక్షరాజ్యాల ప్లానులు 
సరిగా సాగియుంటే యిపుడు ఈజిప్టు యుద్ధం 
జరిగేదే కాదు. దురాశతొను, విపరీత పరిస్థితుల 
వలన యిరుక్క_పోయిన యిరుకునుండి తప్పించు 
కొనుటకు జర్మనీ చేస్తున్న యత్నాలలో ఈజిప్టు 
యుద్ధం ఒక భాగమే. రష్యాలో మిత్రమండలి 
సహాయంవలన _ విజయం _ చేకూరుచున్నది. 
జర్మనీ తన శత్రువును నాశనం చేయాలి లేదా 
తానే దగ్ధం కావాలి. అక్షరాజ్యాలకు ముఖ్య 
(ప్రతిబంధకం కాలం సరిగా లేకపోవుపే. 


జర్మనీ తన శత్రువులను విడివిడిగా ఒకరితరు 
వాత నొకరినికాక కలసియున్న 
అందరిని ఒకేసారి ఎదుర్కో 
వలసివచ్చింది. ఈ వేసం 
గిలో పొట్లరుని ఎన్ని (ప్రతిబంధకా లెదుర్కొ 
న్నవో చూడండి. రష్యా తిరుగుబాటు ఆక 
స్మికంగా తీవ్రతరమయింది ; రాయలు విమాన 
దళంవారి వేయేసి విమానాల దాడులను ఎదుర్కో 
వలసివచ్చింది, బహుళ యూరోపులో బ్రిటిషు 
సేన దిగుతుందేమో కూడా. అమెరికా నౌకా 
దళం, న_ర్తక నౌకలతోగూడ అట్లాంటికు సము 
ద్రంలో పోటీ చేయవలసియుంది ; ఇన్నింటి 
తోబాటు ఆఫ్రికాలో ఇటలీ చేయలేని కార్యము 
తాను పూనుకొన్న పని, పూర్తిచేయాలి. దూర 
ప్రాచ్యంలో జపాను డాడి బ్రిటిషు సేనల దృష్టిని 


ఇప్పటి గ 


1942] 


మరల్చగల్లినది. |బ్రిటిషువారు యీ దేశానికి 
పంపిన సరకు నౌకల కాన్వాయి సురక్షితంగా 
ఇండియాలో చేరింది గాని, అది ఎరసముద్రం 
మీదుగా పోయియుం పే, జనరలు అకింలేకుగారికి 
సకాలంలో మంచి చేదోడుగనుండి, పరిస్థితులను 
మార్చి వేసియుండును, ఇంగ్లాండునుండి నౌకల 
గుంపు ఆఫికాను చుట్టి గుడుహోపు రేవుమీదుగా 
ఉత్తర ఆఫ్రికా [ప్రాంతాలు చేరుటకు మూడు 
నల పట్టును. రోమెలుకి అట్టుగాక, నష్టానికి 
తెగించినా “కావలసిన సరకు మూడు రోజులలోగా 
మధ్యధరా సముద్రం దాటించి తెచ్చుకోగలడు. 
జర్మను యుద్ధరంగాలు వారి దేశానికి చేరువగ 
నున్నందున, ఆ సదుపాయాన్ని మించుటకు 
సంయుక్త రాజ్యాల సె రవానాలు యింకా 


ఎక్కువ వడిగా జరగాలి. మడగాస్కరు 'దీవి 
విషయమున ఇంగ్లాండు ఏమీ చేయలేకపోయిం 
దేమని కొందరడుగుచూ వచ్చిరి. ఇంగ్లాండు 
ఏమిచేయకపోలేదు. అతిరహళ్యంగా సైన్యం 
మడగాస్క_రుకి సకాలంలో చేరెను, అటు 
'ప్రైను దీవులలో జనరలు మకార్ణరుని ఒంట 
శ న. అమెరికాలో యిదే సమయమున 
ఫిర్యాదులు వచ్చెను. కాని (బ్రహ్మాండమగు 
యేర్చాటులు కొనసాగుచునే యుండెను. సైన్యం 
సరఫరాలుగూడ సకాలంలో ఆస్ట్రేలియా తీరం 
చేరినవి. కనుకనే ఇండియాకుగూడ (ప్రమాద 
సమయమున సహాయానికి తగు సహాయం 
చేకూర్చ వీలయ్యెను. దూరదృష్టితో నిర్ణయిం 
చిన వ్యూహం (ప్రకారం పనులు జరుగుటకు 
కొంత వ్యవధి యుండాలి. నేడు జరుగుచున్నవి 
కొన్ని నెలల (క్రిందట దూరదృష్టితో గావించిన 
నిర్ణయముల ఫలితములే, నేటి ప్లానుల ప్రయో 
ua కొన్ని నెలలు గడచిన పిమ్మట తెలియ 
గలదు. 
జూను 4 నుండి 6 వరకును, 18 వ తేదిని 
టొబ్రుకులో జరిగిన యుద్ధం 
లో చాల టాంకులు పోయి 
నవని అధికార రీత్యా యిపుడంగీకరించబడెను, 
అనగా అచటనుండిన నకవచ మోటారుదళంలో 
అత్యధిక సంఖ్య పోయిందన్నమాట. అందుచే, 
యిపుడు 8 వ సైన్యానికి, యెక్కువ సహాయం 
(కొత్త ఆయుధాలువచ్చి చేరినవి, యింకా కొన్ని 
వస్తున్నాయని తెలియుటచే చాల ఉత్సాహంగా 
నుంది. బ్రిటిషు సేనాధికారులు తిరిగి తమ సక 
la 


ఈజిప్టు రశీణ, 


యుద్ధ సంచిక 


వచ దళములను కూడదీనుకొను వరకు, బ్రిటిమ 
వారి కాల్బలను ఫిరంగిదళం మాత్రమే బ్రిటిషు 
విమానాలు అమెరికా విమానాల సహాయంతో 
ఈజిస్ట్టపై జర్మను దాడి నరికట్టవలసి యుండును. 
మధ్యధరా సముద్రం తూర్పు భాగమునందు 
(బిటిషువారి సెన్యంగాని, నౌకా 
బలంకాని లేకుండాచేయుపే 
జర్మను సేనాని రో మెలుయొక్క ముఖ్యోద్దేళ 
మనుటకు ఎటువంటి సందేహం లేదు. జర్మను 
సేనలు కాకససు3 పై దాడిచేయుచున్నపుడు, వాటికి 
జోడీగా ఉత్తర్మాఫికాలో తానీదాడి జరిపెను. 
ఉత్తరమున రష్యాపై దాడిలో సిబాస్టపూలు వళ 
మగుట వారికెంత లాభమో, ఆఫ్రికాలో టొబ్రుకు 
వళశమగుటగూడ వారికంత లాభమే. టొటబుకు 
నిరోధం తొలగినచో రోమెలు సేనలకు సరఫరా 
రోడు మార్గములో 800 మైళ్లు తగ్గును. ఈజిప్టు 
లో అలగ్జాండ్రియా శేవునుండే మధ్యధరా సము 
ద్రమునందు తూర్పు మధ్య భాగములకు పోవు 
నౌకా మార్గ ములన్నింటికి టొ(బుకు పతనంవలన, 
సిరనై కాలోని విమానాశయములు పోవుటవలన 
తీవ (పతిబంధక మేర్చడును. 
అలగ్జాండ్రియానుండి మాల్డాకు (820 మైళ్లు 
పోవు నౌకలజట్టు, క్రీటు శ్ర ఫీరనై కాల మధ్య 
నున్న 175 మైళ్ల వెడల్పుగల సముద్రంగుండా 
పోవలెను. క్రీటులో జర్మను విమాన కేంద్రాలు 
గలవు. వాటికి యీ నౌకలను కొట్టుపే ఏకై క్ర 
కార్యము. మొత్తం మార్గంలో మూడోవంతు 
ప్రయాణం యీ  కాల్వవంటి సము(ద్రంగుండా 
జరుగవలసియున్నది, అపుడు జర్మను విమానాల 
పోరు తప్పదు. 8 వ బ్రిటిషు సైన్యం సిరనై 
కాలో నున్నపుడు, మన నౌకలకు తీరానయుండు 
ఫైటరు విమానాల రక్షణయుండేది. నౌకలు 
సిరనైకా తీరాన్ని అంటియే పోతూవుండేవి. 


టొ బుకు న్యం 


ఇపుడు మన ఫెటరు విమానాశ్రయాలు 
యింకా తూర్పున 100 మైళ్ల దూరమయి 


పోయినవి. ఇదివర కొసంగినంత రక్షణ యొ 
సంగ జాలవు. శత్రు బాంబరు విమానాశ్ర 
యాలుగూడ యిదివరకు కన్న తూర్పున మరో 
100 మైళ్లు దూరమయినందున, యీ (ప్రాంతంలో 
ప్రయాణంచేయు నౌకలకు రెండు వై పులనుండి 
విమాన దాడి ఒత్తిడియుండును, అలగ్గాం డ్రి 
యా రేవు [రత కాత అనుభవించుడుండిన 
శాంతి తొలగిపోయి, విమానదాడులకు ఎక్కువ 


యుద్ధ సంచిక 


[జూలై 





గురికాగలదు. శతు విమానాశ్రయాలు చేరు 
వయినందున _స్తెప్రను దీవి, హరిఫా రేవులకు 
మార్గాలకుగూడ నిరోధం కలుగునని, లండనులో 
అధికారులు తలంచుచున్నారు. 

ఇవి ఒప్పుకోక తప్పని విషయాలు. నేలను 
సముద్రంలోనుగూడ జరుగు 
చున్న యుద్దాలలో మనం 
'వెనుకబడుచున్నామన్న మాట. మన మిత్రదేశ 
మగు రష్యాకు ఒత్తిడి తగ్గేటట్లు రెండో యుద్ధ 
రంగం ప్రారంభింపకపోయినా, లిబియా యుద్ధం 
వలన యింకోవిధంగా తోడ్చడ్డామన్న మాటి. 
తెల్ల సముద్రంనుండి హిందూ మహాసముద్రం 
వరకు వ్యాపించియున్న యుద్ద రంగంలో ఎడమ 
వైపు మనం కాచియున్నామన్న మాట. తాను 
స్వయంగా కష్టదశయందున్నపుడే లెక్కచేయక 
8వ సైన్యాన్ని మధ్య (ప్రాచ్యమునందు సన్యా 
లను జతకూర్చ గల్లిన టిటను, ఇపుడు రష్యా 
సైన్యానికి దక్షిణానగల (ప్రమాదాన్ని ఎదుర్కొను 
టకు వెనుదీయదు. అది రష్యా దక్షిణద్వారమే 
కాక (బ్రిటిషు తూర్పు ఆఫికాకు, దక్షిణ ఆఫి 
కాకు ముఖ్య ద్వారము ; యూరోపులోని అక్ష 
రాజ్యాలను ఏషియాలోని జపాన్ని 'వేరుచేయు 
చెలియలికట్ట, 

మన నష్టాలు యీ రీతిగనున్నను ఈజిప్టు 
రక్షణకు తగిన శక్తి లేక 
పోలేదు. జనరలు వావెల్‌ 
ఇతోపియాలో నొక సైన్యమును, వెనుక లిబి 
యా సరిహద్దులలో వెరొక సెన్యమును ఎదు 
ర్కొన్నప్పటికన్న యిప్పటి స్టి సితి మేలుగనేయు 
న్నది. మనకో మేలేమంపే మన మా 


రష్యాకు మేలు, 


వెనుకనున్న శకి, 


యాలు, సస్టయి కేంద్రాలు యిదివరకుకన్న చేరు 
వై, సరకు చాలా చేరుచున్నది. అంతేకాక, 
చిన్న చిన్న ఫిరంగి దళముల్నుపైన విమానాల 
సహాయంతోకూడా దాడివచ్చు టాంకులకు (ప్ర 
మాదకరమగు నిరోధములుగ యీ విమానా(శ్ర 
యా లుండగలవు. 

రానున్న నెలలలో అక్ష రాజ్యాల సేనలు 
తమ శక్తికొలది పోరి కాక 
సను నాక్రమించుటకు (ప్రయ 
త్నించక మానవు ; ఏమన 
యిదే వారి ఆఖరు అవకాశము, ఉత్తరాన 
రష్యనులకు, దక్షిణాన |బిటిసువారికి ఘట్టి దెబ్బలు 
తగులవచ్చును. బ్రిటిషు సామ్రాజ్యం సేనలును 
(ప్రజలును, సోవియటు యూనియను యీ రాపి 
డిని పట్టుదలతో నెదుర్కొనగలవు. 

రెండు స్వతంత్ర విమర్శలు వినవచ్చినవి. 


అత్‌రాబా అ 
ఆఖరు విసురు 


పడమటి ఎడారియందున్న 

అస్ట్రేలియా విలేఖరి యిట్లు కి ఈక 
ల ౧౧ వసరం, 

వ్రాసెను: కవ సేనానాయ 

కులు నిరుత్సాహం చెందలేదు. అంతకన్న 

సూయజుకాల్వ రక్షించుచున్న _సెనికులుగూడ 


అధైర్యం చెందలేదు. ” 

దక్షిణాఫికా సేనాని స్మట్సుగారు, టొబ్రు 
కులో తమ సేనల నష్టంగూర్చి విన్నమీదట, 
“యో సేనలును, యింకముందు దక్షిణాఫికా 
పంపు సేనలును, ఈజిప్త రక్షణయందు చాల 
(ప్రాధాన్యత వహించి, ఈబిష్టును రక్షించి, చివరకు 
లిబియాను అకరాజ్యాలనుండి తిరిగి తీసుకొనుట 
యందు బాగుగ తోడ్పడగలవు. దక్షిణాఫ్రికా 
వాటిని తీసుకొని పగసాధించగలదు ” అనిరి, 


“ ఏన్నియా ఆహార షై 


యేపషియా మేషియా వాసులకే యను జపాను 
ప చారంయొకు)- అం3శరారం. 
~ ధి 


“ ఏష్షియాదేశం ఏషియావాసులకే యుండా 
లని జపాను కొంతకాలంనుండి విపరీతంగా (ప్ర 
చారం చేస్తున్నది. దానియొక్క అంతరార్థం 
జపాను సె న్యాలా[క్రమించిన దేశాలలో సువిదీత 
మగుచున్నది.'” అని న్యూయార్కు _టైెమ్స 
సత్రిక జూను 26 వ తేదిన సంపాదకీయ వ్యాసం 
(వ్రాసింది, 


తా నాక్రమించిన దేశాలలో జపాను సేనలు 
అపుడే లూటీ [ప్రారంభించి అచటి ప్రజలపై 
ఆర్థికాధికారము విజ్ఞానాధికారమును వహించు 
చున్నారని విదేశాలనుండి వస్తున్న రేడియో 
వార్తలు "సేకరించి వాషింగుటను (అమెరికా నగ 
రంలోని యుద్ధ కార్యాలయంవారు (ప్రకటించిరి, 














ఎటువంటి నేలైనా సర్కే బిటిష (బెనుగను కారియరలకు అడ్డులేదు. 


మరఫిరంగులను మోసే యో 


యంత్రాలు టాంకులనలె నిర్మింపబడి, ఉక్కు_కవచం అక ఎటువంటి ఏగుడుదిగుడు నేలనై నా 


బహువడిగా పోగలవు. 


ల బర్మాలోను, మలయాలో, డచ్చి తూర్పు 
దీవులందును, జపాను సేనలవెంట [పచారకులు, 
బ్యాంకరులు, పరిశ్రమల యజమానులు వర్తకు 
లును, దాగా తరిఫీడయిన గుమసాల గుంపు 
వచ్చి (కొత్తగ ఆక్రమించిన దేశాన్ని టొకియో 
(వభుత్వానికి అనుకూలంగా పరిపాలించుచున్నారు. 
యుద్దప్పు ఫాగలు యింకా తరలిపోకముందే, 
విశా లప్రాచ్య ఆశియా అభివృద్ధి కార్పొ రేషను 
యొక్క అడతిదారులు ఆ శాలకు వచ్చి తమకు 
మంచి అనుకూలమయిన స్థలాలు భవనాలు తీను 
కుంటున్నారని” అమెరికా యుద్ద సమాచార 
కార్యాలయం వారు తెల్చచున్నారు 


యొకహోమా స్పీషీ ద్యాంకు (జవాను 
సంస్ల్ర ఏజెంట్లువచ్చి బాంకింగు పరిశ్రమలు వాణీ 
థి గా 
జ్యం అన్నింటిని స్వాధీనపరచుకొన్నారు. 
మిలిటరీ ; నాణిముల పద్దతి అమలుజరిపి,  యివు 
డున్న నాణెములు ఉసరాకురకు చేసిరి. స్టే త్త 
నాణములు వారు తెచ్చినవే గనుక వాటితో జపా 
నువారు తమకు కావలసినవన్ని కొనివేస్తున్నారు. 


ఇదిపుతు సరిపాటయింది. చీనాలో ఒక 

భాగం జపాను ఆక్రమించి, అచట వాంగుచింగు 

వైగారి కీలుబొమ్మ (ప్రభుత్వమును స్థాపించినప్ప 

టినుండి, జవాను 
2 


(ప్రచ చారంచేస్తున్న ఆదర్శ 


ఉత్తర ఐర్జాండులో పోవుచున్న ఒక యంత్రం యిందు కలదు. 


వాక్యంయొక్క నిజమయిన ఆర్థం వెల్లడయింది, 
“* ఏషియా ఏషియా వానులకే” అంపే * ఏవీ 
యా జపానువారికి ” అన్నమాట. 


మెనికోద్యోగుల నెంచుటకు 


తొందర నిధానం 


భారతదేశంలో నేల నావిక విమాన -సెన్యము 
లందు కమిషను ఉద్యోగులకు అభ్యర్థులను 
ఎంచుట యింకను త్వరగ జరుగుటకై సెంట్రలు 
ఇంటర్వ్యూ బోర్లు నొకదానిని (ప్రభుత్వంవారు 
తయారుచేసిరి. ఇకముందు యిందుకొరకు 
ఇండియాను మూడు భాగాలుగా విభజింతురు: 
ఉత్తరం, మధ్య, దక్షీణం డివిజనులు, 


అభ్యర్థులను సందర్శించి పరీక్షించి ఎంచు 
యీ యింటరూూ బోర్డులు ఉత్తర డివిజనుకి 
డెహరతూనులోను, మధ్య డివిజనుకి జబల్పూరు 
లోను, దక్షిణ డివిజనుకి పూనాలోను జూలై 6వ 
తేదినుండి సమావేశమగుదురు. దక్షిణ డివిజను 
విమానదళం అభ్య ర్లులను ట్రావెలింగు విమాన 
దళం వెద్య సంఘేంవ వారు పూనాలో ఆగస్టు 8 
నుండి 18 వరకు పరీకీంతురు. 


6 యుద్ధ సంచిక 


|e 


1940 జూను నుండి 1941 జూను వరకు. 


బ్ర టమ ఒంటరిగా 


యుద్ధంలో పూర్తిగ నిమగ్నమై పిల్లాది 
మొదలు బ్రిటనులో ఎట్లు పాటుబడుచున్నారో 
నుడువుచు అమెరికాలో బ్రిటిషు రాయబారిగనున్న 
హాలిఫాక్సు ప్రభువుగారు తెలిపిన కొన్ని యదార్థ 
విషయములును సంఖ్యలును చాల నమ్మకంగా 
(బిటను నిర్లక్ష్యం చేస్తున్న దను 
వదంతి ఖండించునట్టి యీ సంఖ్యలు విన్నవారంద 
రికి నమ్మకం కలిగించగలవు, అక్షరాజ్యాల (ప్రచా 
రానికి బానిసలగు వారిమాట మాత్రం చెప్ప 
లేము. 9,896 జర్మను ఇటాలీ విమానాలు 
పడగొట్టబడినవి, 5,250,000 టన్నుల శత్రు 
వర్తక నౌకలు ముంచబడినవి ; అక్షరాజ్యాల 
యుద్ధనౌకలు పదులు వందలు ' మంచబడినవి ; 
1941 రాబడిలో నూటికి 60 వంతు యుద్ధానికి 
ఇంగ్లాండు ఖర్చు చేసిందని హాలిఫాక్సుగారు 
తెలిపిరి, 

కాని ఇంగ్లాండు ఒంటరిగ యుద్ధంచేసిన సం 
వత్సరం అదేనని స్పష్టంగా హాలిఫాక్సు ప్రభువు 
గారు తెలుపలేదు. 1940 జూనులో (ఫాంను 
పడిపోయినప్పటినుండి 1941 జూనులో రష్యాపై 
జర్మనీ దాడి (ప్రారంభించేవరకు, (ప్రపంచ 
స్వాతంత్ర్యమును ఇంగ్లాండు ఒంటరిగ రక్షించ 
వలసి యుండెను. 

ఆ ఏడు జర్మనీ ఇటలీలు రెండింటితో (ఓటను 
యుద్దం సాగించెను.  (ఫెంచి నాకాదళమును, 
(దోహంచేసిన విషీ ప్రభుత్వాన్ని ఓకంట జూచు 
చుండెను. దూర ప్రాచ్యమునందు తమ సైనిక 
శకేంద్రాలపైని, వాటి సరఫరా మార్షాలపైన జపాను 
వలలు సన్నుచుండెను. మధ్యధరా సముద్రం 
కందిరీగల పుట్టవలె చేలరేగియుండ, దాన్ని ఒంట 
రిగా ఎదుర్కొనవలసి యుండెను. లిబియాలో 
విశాలమగు ఎడారులను ఒంటరిగ రక్షించుకొన 
వలసియుండెను. అమెరికాకు నౌకామార్షాలను 
"ట్రిటిమ నౌకలే కాపలా కాయుచుండెను. అన్నిం 
టిని మించి జర్మను విమానదాడులను ఎదుర్కొన 
వలసి యుండెను. 


హాలిఫాప్స (ప్రభువుగారు ఆమెరికావారిని 
ధయాబిక్ష వేడలేదు. లేకుంపే ఆ ఒంటరిగా 
నున్న ఏడాది కష్టాలు వర్ణించియుండును, 


నున్నాయి. 


పోరాడిన కాలం. 


జర్మను విమానాలు 1940 లో లండనుపై చరిత్రా 
త్మకమగు దాడిచేయుట, మే నెలలో పార్ల మెంటు 
భవనములను వెస్టుమినిష్టరు చర్చిని క్రూరంగా 
బాంబులు వేసి కోట్టుట, ౯941 లో బాల్కను 
రాజ్యాలపై దాడిచేసీనపుడు గ్రీసు, యుగోస్లావి 
యాలకు ఇంగ్లాండు సహాయంచేయుట, యివన్ని 
ఆతడు వర్ణి ౦సలేదు. 


మార్చి కో అరువుకౌలు చట్టం అమెరి 
కాలో ఆమోదించబడెను. జూను “్షూసంలో 
రష్యా సేనలు యుద్ధంలోదిగి బ్రిటన్నుపెగల భరింప 
రాని భరువును తగ్గించినవి. కాని డంకిర్కు.యు 
దంతం జరిగిన పిదప 12 నెలల వరకు, (బిటను 
ఒక బాటే అకరాజ్యాల వెల్లువను అరిక జ్రైను. 
(బ్రిటను ఆ ఒక్కయేడు ఒంటరిగ యుద్ధం "కొన 
సాగించకుండినచో స్వాతంత్ర్య సౌధములన్ని 
యీపాటి కూలుటో వీట వేయుటో జరిగి యుం 
డును. 


హాలిఫాక్సు (ప్రభువుగారు సూచించిన సంఖ్యలు 
అంశములు ఆ ఏడాదిగూర్చి గావు సింగ 
పూరు పడకముందే, (ప్రపంచాన్నంతా స్వాధీనం 


చేసుకోబోతున్న సైన్యాలను ఇంగ్లాండు ఒంట 
రిగా యొదిరించి, వారించెను. 


అతిథి నిర్భంధ ము 

ఇండియాలో దేశరక్షణకొరకు [కొత్త ఉద్యో 
గులను సైన్యాలకు తెచ్చుటచేతను, దూరప్రాచ్య 
మునుండి అనేక వేలమంది రక్షణార్థులు వచ్చుట 
చేతను, ఉండుటకు తావు చాలకుండా యుంది. 
కావున అవసరమగు తావులందు కొంద రిండ్లలో 
అతిధులను ఉంచుట నిర్బంధంచేయుటకు అధి 
కారం ఒసంగుచు, ఇండియా డి ఫెన్సు నిబంధనలు 
సవరింపబడినవి. ఇంట్లో నుండువారి హోదా, 
మతములకు విరుద్రమయినవారు ఆ 
యింటిలో నున్నవారి అనుమతిలేకుండా (ప్రవేళ 
పెట్టబడకుండుసిట్లు శ ద్ద వహించబడును, 


జాతి, 


1042] 





ఇండేయాలో డచ్చా ఆహారాల 
పరి శ ము 
ప 


సీపాయిలకు యిచ్చు ఆహార పదార్థములలో 
డబ్బాలలో నిలువా యుంచు ఆహారపదార్థములు 
ఇండియాలో తయారయినవి యిపుడు యిదివరకు 
కన్న యెక్కువగనున్నవి. 


గత యుద్ధంలో మెసపటోమియాకు ఆవులు 
ఎగుమతి చేయబడినవి. అప్పటికి యిప్పటికి 


చాల తేడాగలదు. ఇపుడు జున్ను, ద్రాటీ 
మున్నగు ఎండు ఫలములు, కాయగూరలు, 
బంగాళాదుంపలు, కోడిపిల్లల మాంససారం, 


యుద్ధ సంచికో | 





యిత్యాది పదార్థాలు డబ్బాలలో చెడిపోకుండో 
నుంచే సరి శ్రోమ బాగా యీ దేశంలో 
అభివృద్ధి చెందినది. ఇపుడు యుద్దరంగా 
అలోనున్న మన సిపాయీలకు సత్తువనిచ్చే వివిధ 
పదార్థాలలో యిని కొన్ని, 4,000 టన్నుల ఎండు 
ఫలములు, $00 నుండి 400 టన్నుల డబ్బాలలోని 
జున్ను ; ఇండియా సప్లయి చేయగలదు. నిలువా 
ఉర్హ గడ్డలు 283,000 టన్నులు తయారుకాగలవు. 
ఏడాదికి 62,000 రెన్నటి బిళ్ళలు కూడ ఇండి 
యాలో తయారు కాగలవు. కాయగూరలు 1,000 
టన్నులు, 5,000 టన్నులు గోల్డెన సిరప్ప, 
2,500 టన్నుల మార్గరీను (మార్వ నెయ్యి 
ఇండియా సప్లయి చేయగలదు. 


6 జ 
ఉపసయు  క్రమగు రరర తమో 
లిబియా యున్దంరొక)- లాభం, 


మహో యుద్ధం జరుగుచున్న పుడు, తపక 
ట (ప్రత్యేక రంగాలలో జరుగుచున్న sara 
ఫలితాలు, మొత్తం యావద్చ్భ్రపంచ పరిస్థితుల 
ననుసరించి గమనించి, వాటి మంచిచెడ్డలు నిర్ణ 
యించాలి. క్రై)మియా ద్వీపకల్పం పైని, లిబి 
యాపెని ఒకేసారి శత్రువు దాడి చేయుటబట్టి 
జర్మనులు నల్ల సముదద్రంపైని, మధ్యధరా సము 
ద్రంయపైని అధికారం తీసుకో జూచుచున్నారని 
తెలియగలదు. టర్కీని కేటాయింపుచేసి, నల్ల 
సముద్ర మార్గమగు జలసంధిగుండా తమ యుద్ధ 
నౌకలకు రాధారి సౌకర్యము లేర్చగచుకొని, కాక్‌ 
ససు రాష్ట్రమునకు అందలి నూనెగనులకు 
కొత్త మార్గము లేర్చరచుకొనుటకును జర్మనీ 
ఉద్దేశించినది. 


ఈజిప్టులో శత్రువు ఉఓడించబడినచో యీ 
ఉద్దేశాలన్ని పటాసంచలగును, లిబియా యుద్దం 
వలన ఒక మేలుగలదు. శత్రువుకి రెండోవైపు 
యుద్దరంగంగా లిబియా పనికివచ్చింది. జర్మను 
పాంజారు (సరి (క్రొత్త రకం టాంకులు) డివిజ 
నులు కొన్నింటిని యీ వైపు ఆకర్షించుటచే 
రష్యనులకు జర్మను ఒత్తిడి తగ్గింది, లేకున్న 
యీ పొంజరులు, టాంకులు, టాంకు విద్వంసక 
ఫిరంగులు, అన్నీ రష్యాపై ఉపయోగింపదిడేవి. 
అంతేకాక జర్మను విమానాలు అనేకం లిబియా 
లోను, మాల్దాలో నున్న బిటిషువారి విమానదళం 
తో డీకొనుటకు దక్షిణమునకు మరల్చవలసి 
వచ్చెను. ఈ రీతిగా లిబియా యుద్ధం రష్యాకు 
మహాయుద్ధంలో తోడ్చడెను. 


పరిశోధకులక్రు | ఆహ్వానం. 


యుద్ధ ప్రయత్నములకు తోడ్పడునట్టి క్రొత్త 
సూచనలు 210 సప్రై 'డెనలపుమెంటు కమిటీ 
వారికి గత ఎనిమిది నెలలలో అందినని, అందు 
12 సూచనలు దేశరక్షణ శాఖలందు అనుసరించ 
బడెను ; పది సూచనలు యింకను పరిశోధనకు 
ఇంగ్లుండునకు పంపబడెను ; 7? ఇండియాలో 
పరీక్షింపబడుచున్నవి, 128 క్రొత్త సూచన 
లను నిపుణ సంస్థల పరిశీలన యందున్న వి. 


కమిటీ సస్హయి డెవలపుమెంటు అన్నది, గత 
సాలాంతమున స్థాపించబడినది, యుద్ధం చేస్తు 
న్న సర్విను లన్నింటికి కావలసిన (క్రొత్త వస్తు 
వులు స్టోర్సు సేకరించుటకు, వాటి సప్హయి అభి 
వృద్ధిచేయుటకు (క్రొత్త సూచనలు పరిశోధనలు 
తెలియజేయబడినచే వాటిని విచారించుటకు ఇది 
ఉద్దేశింపబడినది, 


$ యుద్ధ సంచిక 


[9 





సివిలు (ప్రజలు చాల పరిశోధనలుచేసి సూచ 
నలను పంపిరి. అందు సగానికి పైగా విమా 
కు సంబంధించినవై యున్నవి. ఈ విమా 
నాలనుగూర్చి అన్ని దేశాలలో అనుభవంగల 
వారు నిపుణులు ఎందరో పరిశోధనలు చేయు 
చున్నారు. కనుక ఆ విషయమున లోపమేమి 
యు౭4దు. ఆ వృత్తిలో లేనివారు ఆ విషయ 
మున (కొత్తవి కని పెట్ట నవసరంవుండదని కమి 
టీవారు సూచించుచున్నారు. 
(1) ఇపుడు దొరకని వస్తువులకు ఇబిదు 
లుగ యింకేమయిన వస్తువులు కని పెట్టుట, (2) 
ఇఫుడు వృధాచేయబడుచున్న సరకు ఏదేన మంచి 
కార్యములకు ఉపయోగించవచ్చునా ? (శ్ర లో 
హోలు, మొలకలు, మున్నగు (ప్రకృతి సంపదను 
యుద్ధానికి (కొత్త విధంగా ఉపయోగించుటకు 


వీలున్న దా ? ఈ విషయాలగూర్చి విజ్ఞానవంతులు ' 


శ్రా _స్త్రజ్ఞాలు పరిశోధించుట మంచిదీ. ఇండి 
యాలో కొన్ని (ప్రాంతాలలో విపరీతంగా పెరుగు 
తుంగలోనుండి, ఎన్నో ముఖ్యనుగు వస్తువులు 
చేయవచ్చునని యిటీవల కసిపెట్టబడెను. అటు 
వంటి క్రొత్త సూచనలు ఎంతో లాభకరంగా 
నుండును. 

లాభకరమగు సూచనలు చేయువారికి, [కొత్త 
వి కని పెట్టినవారికి మంచి లాభముండును. అధి 


కారులు సూచన అంగీకరించగానే అతనికి తెలియ 
జేతురు. ఆతడు పేటెంటు చేసుకొనుటకు దర 
ఖాస్తు పెట్టుకోవచ్చును, లేదా యుద్ధానంతరం 
బహుమతి “కోరవచ్చును. 

(కొత్త భావాలు సూచనలు, కార్యదర్శి, జన 
రలు హెడుక్వార్లర్సు, సప్లయి 'డెవలఫు మెంటు 
కమిటీ, హైదర*బాదు పాలసు, న్యూ ఢిల్లీ, అని 
(వ్రాయవలెను. 

ర క్త దానము, 

విమానదాడి జరిగితే దెబ్బతిని గాయాలుపడిన 

వారికి రక్తం పోతుంది. వారికి యితరుల రక్తం 


వొంట్లో ఎక్కిస్తే (బతుకుతారు. అందుకొరకు 
రక్తం కావలసియున్నది. ఇండియాలో (పతీ 


రాష్ట్రంలో దృఢకాయులు రక్తం దానంచేస్తే 
పుచ్చుకొని, చెడిఫోకుండా దాన్ని భద్రపరచే 
వైద్య చికిత్స స్థానాలు ఏర్పాటుచే సేరు. 
వాటిని “ బ్లడు బ్యాంకు " అంటారు. అట్లు 
రక్తాన్ని భద్రపరచే యంత్ర సాధనలన్ని జత 
కూర్చబడినవి. రక్తం యిచ్చేవారే ఎక్కువగ 
కావలసియున్నది. ఇందు నిమి త్తం రెండు 
డై” బ్లడు ప్లాస్మా యంత్రాలుగూడ విదేశాల 
నుండి తెప్పిస్తున్నారు. ఇంకొకటి ఇండియాలోనే 
తయారు చేస్తున్నారు. 


నాబీ తుపాను. 


ఈ రోజున రష్యాలో యుద్ధం చండప్రచం 
డంగా జరుగుచున్నది. కర్‌స్కు. యుద్ధరంగం 
లోను, బెయిల్‌ గరాడ్‌ రంగంలోను, వాల్గాన్స్కు_ 
రంగంలోను యుద్ధం నార సాగు 
చున్నది. జర్మను స. సనలు అత్యంత భీక 
రంగా రష్యను సేనలతో హోరాహోరిగా అహో 
రాత్రాలు పోరాడుచున్నవి, వేలకు వేలుగా 
జర్మను సైన్యాలు ఆహుతి అవుతున్నాయి. 
ఒక్కచోట ఒక్క యుద్ధరంగంలోనే 22 వేల 
జర్మను సైనికులు చచ్చిపడియుండిరి, ఇతర 
రంగములలోకూడా లెక్కి ప్రే సు ఇంకా ఎన్ని వేల 
మంది లెక్క తేలగలరో ఊహించుకోండి. 
జూలై 4వ తేది మొదలు 8 రోజులవరకు 
జరిగిన యుద్ధంలోనే యింతమంది జర్మనులు 
మరణీంచిరని వార్తలు వచ్చినవి. యుద్ధం 
ఇంకా మహో(గంగానే అక్కడ సాగుచున్నది. 


జర్మను సేనలు తండోపతండములుగా వచ్చి 
పడుచున్నవి. _ వేలకొలది జర్మను టాంకులు 
యుద్ధరంగంలోనికి ప్రవేశించి అగ్నివర్షం కురి 
పించుచున్నవి. వేలకొలది జర్మను పమాసాళు 
యుద్ధరంగంలో జర్మను సేనలకు 'వెన్వెంటగా 
పైన ఆకాశ యుద్ధం చేయుచు, రష్యనుల'పై 
బాంబుల వర్షం కురిపించుచున్నవి. జర్మనుల 
తాలూకు నిల్వ పటాలములుకూడా యుద్ధరంగం 
లోనికి పంపబడుచున్నవి. ఇటువంటి ప్రచండ 
మైన జర్మను సేనల ధాటికి రష్యను "సేనలు 
ఎదురు నిల్చి దెబ్బకు దెబ్బకొట్టుచునే యున్నవి. 
విధివిరామంలేకుండా శత్రువును ధిక్కరించుచునే 
యున్నవి. కాని, శత్రు సేనలు అత్యుగంగా 
చెలరేగి, చెలరేగి, మలమలమాడిన తర్వాత, 
లక్షోపలకలుగా, లయమైన తర్వాత, బిగువు సడ 
లించి రష్యనులు కొలదిగా వెనుకకు మరభు 


1942] 


యుద్ధ సంచీక 8 





చున్నారు దీనిని బట్టి చూ స్టే, రష్యను యుద్ధ 
తంత్రంవల్లి జర్మను సైనికబలం చాలాకాలం 
ఇదేవిధంగా విజృంభించగలదా అనే అనుమానం 
కలుగుతోంది. 


జర్మను సేనలు చాలా బ్రహ్మాండంగానే 
యుద్ధరంగంలోనికి దూకుచున్నవి. ముందు 
వేనుకలు చూచుకొనకుండానే హిట్లరు తన సేన 
లను అపారంగా రష్యామీదకు దండె త్తించు 
చున్నాడు. కాని, ఇంత నిర్ల ర్లత్యుంగా యుద్ధం 
ఎంత కాలం సాగించగలడు ? అనే సంగ్‌తి 
బాగా ఆలోచించాలి. నాజీ సేన ఎన్ని రోజులు 
యీవిధంగా ఆహుతి కాగలదు ? మూడు రోజు 
లలో ఒక్క రంగంలోనే 22 వేల మంది నాశన 
మైనారు. మిగిలిన రష్యను రంగములలో 
కూడా నాశనమైన నాజీ సేనలను లెక్కించిన 
ట్లయితే ఒక్క రోజులోనే 22 వేల మంది 
జర్మనులు హతులై నట్లుగా లెక్క తేలగలదు. 
రోజు 1 కి అధమసకం 20 వేల మంది జర్మ 
నులు హతులై నప్పటికీ, అయిదు రోజులలో 
లక్ష జర్మను సేన నాశనంకాగలదు. ఒక్కొక్క 
వారం రోజులలో లక్ష సేన చొప్పున నాశన 
మైనప్పటికీ, నెల 1కి 4 లక్షల జర్మను సేన 
నాశనం కాగలదు. రెండు మాసాలు యీరీతిగా 
జర్మనులు హతయమెతే చాలు. 10 లక్షల జర్మను 
"సేన నాశనం అయిపోతుంది. రష్యను యుద్ధ 
తంత్రం అంటే ఏమిటో బోధపడుతుంది 
అప్పుడు, 

జర్మనులకు ఇదివరకే కొన్ని లక్షల సేన 
చాలా” ప్రశస్తమైన "సేన నాశనమైనది. 
జర్మను సై సెనిక బలం నాశనం అవుతున్న కొలదీ, 
జర్మనీకి అంత్యకాలం సమీపించుచున్న దని అర్థం 
చేసుకోవలెను. ఆత్మబలం క్షీణించుటవల్లనే 
అంత్యకాలం ఆసన్న మవుతుంది. 20 గ్‌ 
సైనికులు ఒక్క రోజులో మరణించారంపే 
అర్హమేమిటి ? ఒక డివిజను సేన ఒక్క రోజు 
లో నాశనమెనదని అర్ధం. రోజుకొక డివిజను 
సేన చొప్పున నాళ నమవుతూ ఉంచే, నాజీ బలం 
సర్వనాళ నం అగుటకు ఎంతోకాలం పట్టదు. 
రష్యాలోని కాకససు పరగణాలోనికి ప్రవేశించి 
ఆక్రమించుటకొరశకై , హిట్లరు యీ కం 
తో ముందువెనుకలు చూడకుండా, (బ్రహ్మాండ 
భాండము లదిరిపోవునట్లుగా ఫిరంగులను కాల్చి, 
బొంబులను సేల్ని, తన (ప్రతాపం చూపిస్తున్నాడు, 


ఎంత  ఎగిరిపడుతున్నాడో అంత అధోగతి 
పాలవుతాజే 


రష్యా యుద్ధంలో రష్యను సే నలు మాత్రం 
నష్టపడుట లేదా అని ప్రశ్నించవచ్చు. కాని, 
రష్యాకుగల జనసంఖ్యలో సగం వంతుకూడా 


జర్మనీకి లేదు. రష్యా అనేది (బ్రహ్మాండమైన 
దేశము. ఇటు అయిరోపా ఖండంలోనుంచి 


అటు ఆసియా ఖండంలోనికి వి_స్పరించియున్న 
టువంటి 82 కోట్ల చదరపు మైళ్ల వై శాల్యంగల 
రాజ్యము. (ప్రపంచంయొక్క_ మొత్తం వైళా 
ల్యము 556 కోట్ల చదరపు మైళ్ల. అందులో 
ప్రవంచమందలి _ సముద్ర ప్రాంతం మినహా 
యి_స్టే లేక్క తేలిన భూ(ప్రదేశం సుమారు 
185 కోట్ల చదరపు మైళ్లు మాత్రమే. అందులో 
రమారమి సగం భూూప్రదేశం రష్యా రాజ్యంలో 
ఇమిడివున్నది. ప్రపంచంలోని సగం భూ 
(ప్రదేశము రమారమిగా రష్యా రాజ్యమైయున్నది. 
ఉత్తర ధృవ ప్రాంతంవరకు విస్తరించిన దేశం. 
ఉత్తరపు వైపున ఆర్కేంజేక్‌ అనే రేవుతోను, 
మూర్మాంస్కుు అనే రేవులోను బ్రిటిష్‌వారు 
అక్షయంగా అపారంగా ఆయుధ సామగగ్రులను 
రష్యా సహాయార్థమై దిగుమతిచేసి సప్తయి చేస్తు 
న్నారు. ఆ రేవులలో ఎడతెగకుండా టాంకులు, 
ఫిరంగులు మందుసామగులు దిగుమతి అవు 
తున్నాయి. అచటి సముద్రం "పేరు తెల్లసము 
ద్రము. ఆ రేవులను ఆ క్రమించుకోవలెననిన్నీ 
రష్యాకు ఆయుధ సామగులు స సష్షయి కాకుండా 
చేయవలెననిన్నీ జర్మనులు విశ్వప్రయత్నం 
చేసారు. కాని ఆపని జర్మనులకు సాధ్యం 
కాలేదు. రష్యాకు ఉత్తరంగావున్న యీ తెల్ల 
సముద్ర [ప్రాంతంలో గెలువలేక తెల్ల మొగము 
వేసిన శత్రు సేనలు రష్యాకు దక్షిణంగా వున్న 
నల్లసముద్రంలోనికి వచ్చి 'సెబాస్టపూలు రేవును 
ఆక్రమించుకొనుటకు అహోరాత్రాలు యుద్ధం 
చేసి అడుగుపెట్టగల్లినవి. ఈ నల్లసము(ద్ర 
తీర ప్రాంతంలోనే కొకసను పరగణా రష్యాలో 
వుంది. ఈ కాకసను పరగణొలోనే (బ్రహ్మాం 
డమైన కిరసనౌయిలు గనులు ఉన్నవి. పరిషియా 
రాజ్యంలోనుంచి యీ కిరసనాయిలు గనులున్న 
టువంటి కాకసను పరగణాలోనికి చక్కని రాజ 
మార్గం వున్నది. ఈ రాజమార్గం యావత్తూ 
బ్రిటీష్‌ సేనలచేత ఆ క్రమింపబీ రక్షింపబడు 
తున్నది ఈ రాజమార్తంగుండా రషాకు 


10 యుద్ధ సంచీక 


ఆయుధాలు విశేషంగా అ మెరికొవారివల్లను 
(బ్రిటిష్‌వారివల్లను సపష్షయి చేయబడుచున్న వి, 
ఈ పరిషియాలోనికికూడా (ప్రవేశించాలనే సంక 
ల్పం శత్రువులకు లేకపోలేదు. పరిషియా 
లోనికి పోవుటకొర'కై యీజిస్త్రమీదుగా సూయజు 
కాల్వవరకు ముందగా చేరాలి. సూయజు కాల్వ 
ఎర్రసము ద్రంవద్ద వున్నది. అందువల్ల తెల్ల 
సముద్రంలో ఓడిన హిట్లరు, నల్లసము ద్రంలోకి 
వచ్చి, నల్లసము ద్రతీర యుద్ధంలో నలిగి నల్లేరు 
కాడ అవుతున్నాడు. నల్లిసము[ద్రం మీదుగా 
కాకససు పరగణాలోనికి (ప్రవేశించజాలనేమో 
అనే భయంచేత, సూయజు కాల్వవద్దనున్న ఎర్ర 
సముద్రముమీదకు కూడా పోవలెనంటున్నాడు. 
రష్యాకు తూర్పు సరిహద్దులో, ఆసియా ఖం 
డంలోకూడా రష్యాకు సముద్రతీరం వున్నది. 
అక్కడ పచ్చసము[ద్రం జపానుకు సమీపంగా 
వుంది. తన జర్మను సేనలు ప్రత్యేకంగా 
రష్యాను జయించలేకపోతే, తనకు అండగా 
నున్న జపానునుకూడా పచ్చసము[ద్రంలోనుంచి 
విజృంభించవలసినదిగా పొట్లరు కోరవచ్చును. 
జపానుకూడా రష్యాపై విజృంభి స్టేనే తప్ప, 
తాను ఒక్క_డే ఏకాకిగా రష్యాను జయించలేననే 
భయం హిట్లరుకు వుంది. కౌబట్టి, హిట్లరు 
యొక్క. నాజీ జర్మను సేనలు తెల్లసముద్రంలో 
తమ ఆట సాగక నల్లసముద్రంలోకి వచ్చినా, 
ఎదురుగా ఎగ్రసముద్రమే (ప్రత్యక్షమౌతూ 
వున్నది. రక్తప్రవాహలలో జర్మను సేనల 
శవాలు తేలుతున్నాయి. ఈ ఎర్రసముద్రమును 
దాటలేక, పచ్చసముద్రంలోని జపానుయొక్క_ 
సహాయమునుకూడా కోరవలసివసోంది. 
బ్రహ్మాండమైన రష్యా రాజ్యం విస్తారమైన 
ఊడలు దిగిన మరిచెట్టువలె విస్తరించి వుంది. 
ఈ వటవృక్షము యిదివర కెటువంటి తుపానులు 
కైనా చలించలేదు. ఈ జర్మను నాజీ సే 
తుపాను గాలికి చలిస్తుందా ? తుపాను గాలి 
(ప్రచండంగా ఎంత కాలం వీచగలదు ? ఆ 
తుపాను గాలి ఎంత విస్తారంగా వీస్తుందో, 
అంత స్వల్ప కాలంలో సమా _ప్పమౌతుంది. ఆ 
తుపాను గాలివల్ల ఎన్ని చిన్న రాజ్యాలు, ఎన్ని 
సామాన్య వృతొలు కూలి పడిపోయినప్పటికీ, 
రష్యానంటి మహా వటవృక్షములు చలించేవి 


[జాలి 1942 


ఇ 
కావు. ఈ నాజీ తుపాను బ్రహ్మాండమైనదే. 
కాని ఈ రష్యా వటవృకం అక్షరాజ్యాల తుపా 
నుకు చలించేది కాదు. ఇదే మిత్రమండలి 
యుద్ధ తంత్ర పరమార్థం. 


మ తాసు స్‌ సటాలముల జనహోని* 


సక ఉపాతముతో యీ దిగువ 
జనహాని కలిగిందని తెలుపుటకు విచారించు 
చున్నాము 
జూకా నెల 19 వ లేది యద్ద 'సంచికయందు మదాసు 
పటాలముల జనవోని కట్టీ తప్పుగా యుండుటవలన యా 


(కీంద కనుబణిచిగ పట్టిక దాసికి బదులుగా చదుశ్రకొన 
వలెను * 


నెంబరు. పెబాదా, చేరు, 
గాయపడినవారు. 
ఏ. హెచ్‌.సీ,--- 
158812 కుట్టుపని శ. నాగయ్య, 
క నబడనివారు. 

18129 మంగలి లత ణక, 
హాచ్‌/1 922058 ఎ/వంటవాడు. అంబిక, 
హాశ్‌/1984 17 ఎం/వంటవాడు, అప్పాదు రె. 
హాచ్‌/ 19274 ఎస్‌3. సిపా ఎస్‌, ఎక చ్‌ 

యిం వర్తి, 
హాచ్‌ / 189018  జాఖరు "బీవసవళశయం, 
హెచ్‌ /198416 వంటవాడు 4. సంధాన స్వామి 
హెచ్‌ /167 122? వంటవాడు + శంబుస్వామి, 
చనిపోయినవారు. 
బిఎ. సి, 


ఒ/121964 లాంనునాయక. జఒ.ఎ, పద్మనాభకొ, 
కసపడనివారు బహుశ యుద్ద ఖైదీగా 
నుండవచ్చును, 

అర్‌,ఐ ఎ ఎఫ్‌ సి 
జ /7 1221 ఎకొం మామందిసామి, 
అదివరకు కనబడక యిపుడు కనబడినట్లు 
తెలిసినవారు. 
మదరాసు నేపర్లు* మెనర్లు- 
68740 'నేపరు 


భీపొాయి 


కృష్ణస్వామి నాయు 
డు 


60170 _“సేపరు మాడ చెట్టి, 
ఇండియను ఇంజసీర్లు_ : 
68688 చేసరు గోవింద స్వామి 
68056 ేపరు "శి. కుంచిరామ నొ 
యరు, 
62600 చేపరు 4. శాజూ, 3 
63158 సేపరు 44 'రామచంచా రెడ్డి, 
అదివరకు కనజడక యిప్పుడు చనిపోయినట్లు 
“తేలుపబడినవారు, 
నుదదాసు నే పర్లు మైనర్లు 
63559 సేపరు + పర ళు -రానుసు, 





MADRAS : 





PRINTLL AND PUBLISHED BY THE: SUPERINTENDENT, GOVERNMENT PRESS. 


